చిన్నారి సాహసి చిలక 


జాతక కథ 


చిన్నారి సాహసి చిలక 


జాతక కథ 


అనగనగా ఒక పచ్చటి అడవిలో ఒక 
చిన్నారి చిలక ఉండేది . 


ఒకరోజు ఆకాశంలో దట్టంగా నల్లటి మబ్బులు 
కమ్ముకున్నాయి . మెరుపులు మెరిశాయి , 
ఉరుములు ఉరిమాయి .పిడుగుకి ఒక ఎండిన చెట్టు 
రాజుకుంది . అంతలోనే మంటలు ఒక చెట్టు నుంచి 
మరొక చెట్టుకి వ్యాపించసాగాయి . 


పొగ వాసనకి , “ మంటలు! " అంటూ చిలక అరిచింది . 
“ మంటలు ! నది వైపుకి పరిగెత్తండి !" అంటూ రెక్కలార్చి 
సురక్షితమైన నదీ తీరానికి చేరుకుంది . అది పక్షి కాబట్టి 
వేగంగా ఎగిరిపోగలిగింది . 
ఎగురుతున్నప్పుడు కింద పెద్ద పెద్ద చెట్లు కాలిపోవటం 
అది చూసింది .చాలా జంతువులు తప్పించుకునేదారి లేక 
ఆ మంటల మధ్య చిక్కుకుపోవటం అది చూసింది . వాటిని 
కాపాడటానికిదానికి ఒకే ఒక్క మార్గం కనిపించింది . 


చిన్నారి చిలక నదిని చేరుకుంది . ఆపాటికే అక్కడికిచాలా 
జంతువులు చేరుకుని ఉన్నాయి . 
“ ఏనుగుల్లారా , మీ తొండాలను నీటితో నింపి మంటల మీద 
చల్లండి ! మిగిలిన జంతువులం నీళ్లల్లో మునిగి మంటలమీద ఆ 
నీటిని చల్లుతాం . ఆకుదోనెలలో కూడా నీళ్లు తీసుకుని 
వెళ్లవచ్చు . అందరం కలిసి అడవిని , మన మిత్రులను 
కాపాడదాం! " 
అయితే నదీతీరాన ఉన్న జంతువులు, “ చిన్నారి చిలకా , 
మనం చెయ్యగలిగింది ఏమీ లేదు , ఇప్పటికేచాలా ఆలస్యం 
అయిపోయింది , ” అంటూ విచారాన్ని వ్యక్తపరిచాయి . 
“ అవును ," దగ్గుతూ అంది చిరుత . " నేను వేగంగా 
పరిగెత్తగలను ,కానీ మంటలు ఇంకా వేగంగా వ్యాపిస్తున్నాయి . 
“ మాకు బలమున్న మాట నిజమే, " ఏనుగులు 

ఘీంకరించాయి, “ అయినా మేం ఆ మంటలలోంచి దూసుకుని 
వెళ్లలేం." 
“ పరిస్థితి చేయిజారిపోయింది ,"జంతువులన్నీ 
అంగీకరించాయి. 


కానీచిన్నారి చిలకకి ఇంకా ఆశ ఉంది . అది తన ఒంటిని 
నీళ్లల్లో ముంచి , 

దోనెలో నీటిని తీసుకుని మంటల వైపుకి 
ఎగిరింది . 
మంటలుదానివైపు ఎగిశాయి . వేడి సెగ సోకింది , పొగ 
లుంగలు చుట్టుకుంది . మంటలు ఒకసారి ఒకవైపుకి , 
మరొకసారి మరొకవైపుకి పైకి ఎగిసి పడుతూ ఉన్నాయి . ఆ 
మంటలలో నుంచి మెలికలు తిరుగుతూ చిన్నారి చిలక 
ధైర్యంగా ముందుకి ఎగురుతోంది . 


మండుతున్న అడవి మధ్యకల్లావెళ్లి ఆ చిలక తన 
రెక్కలను విదిలించింది .దాని ఈకలకు ఇంకా ఉన్న 
నీళ్లు ముత్యాల లాగా మంటల మీద రాలాయి. ఆకు 
దోనెలోని నీటిని కూడా అది ఒంపింది . 

సీ స్ 
స్స్స్ మన్న శబ్దంతో అవి వెంటనే ఆవిరైపోయాయి ! 


చిన్నారి చిలక మళ్లీనది వైపుకి ఎగిరింది . నీటిలో 
మునిగి , 

దోనెలో నీటిని నింపుకుంది . 
“ మాతోపాటు ఉండిపో , చిన్నారి చిలకా ! " జింక 
బతిమాలింది , “ మంటలలోకి మళ్లీవెళ్లవద్దు !" 


“ అవును, ఉండిపో !" బలశాలి అయిన పులి అంది . 
“రగులుతున్న అడవిని కొన్ని నీటి చుక్కలు 
కాపాడలేవు ! " 
“చాలా ఆలస్యమైపోయింది ! " మిగిలిన జంతువులు 
కూడా అరిచాయి. “ క్షేమంగా ఇక్కడ ఉండిపో ! " 
“ సాధ్యం అవుతుందేమొ, నా ప్రయత్న కొనసాగిస్తాను , " 
వగరుస్తూ చిన్నారి చిలక అంది . మండుతున్న అడవి 

మీద మరొకసారి ఎగిరి రెక్కలను విదిల్చి , కొన్ని నీటి 
చుక్కలనురాల్చింది . సీసీస్ . . 
అలా చిలక నది నుంచి అడవికి , అడవి నుంచి నదికి 
ఎగురుతూనే ఉంది .దానికళ్లు ఎర్రగా అయ్యాయి , 
ఈకలు కాలాయి , కాలి వేళ్లు పగిలాయి . దగ్గుతోంది , 
ఊపిరి అందటంలేదు . అయినా అది తన ప్రయత్నం 
ఆపలేదు . 


అదే సమయంలో కొందరు దేవతలు ఆకాశంలో 
వెళుతున్నారు . మేఘాలకోటలో వాళ్లు నవ్వుతూ 
కబుర్లు చెప్పుకుంటున్నారు . తేనెలో ముంచిన 
పదార్థాలు తింటూ , సురాపానం చేస్తున్నారు. వాళ్లల్లో 
ఒకరు చిలకను చూశారు. “ చూడండి !" అతను 
అన్నాడు. “ కొన్ని నీటి చుక్కలతో అడవిలోని 
మంటను ఆర్పటానికి ప్రయత్నిస్తున్న ఆపిచ్చి 
చిలకను చూడండి ! " 
“ నవ్వు తెప్పిస్తోంది ! " రెండవ దేవత అన్నాడు . 
" అసాధ్యం !" మూడవ దేవత నవ్వాడు . - 
"వృధా ప్రయాస అనిదానికి తెలియటం లేదు ! " 
మొదటి దేవత ఆశ్చర్యపోయాడు . 


అడవి మంట మధ్యకి చేరుతున్న చిలక పక్కకి చేరి , 
“ చిన్నారి చిలక వెనక్కి వెళ్లిపో !" గంభీరమైన కంఠంతో 
అంది . " కొన్ని నీటి చుక్కలతో ఈ అడవి మంట ఆరదు . ఈ 
పని ఆపి , ఆలస్యం కాకముందే నిన్ను నువ్వు కాపాడుకో . " 
కానీ, చిలక వెనక్కి తిరగలేదు , "అయ్యా!," దగ్గుతూ 
బదులిచ్చింది , “ ఇప్పుడు సమయం లేదు . ఇప్పుడు 
కావలసింది సలహా కాదు , సహాయం! " చిలక తన 
ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంది . 
ఇది చూసి బంగారు గద్ద ఆశ్చర్యపోయింది . క్షణక్షణానికి 
మంట తీవ్రమౌతోంది . అది రెక్కలు ఆడించి పైకి చల్లటి 
గాలులలోకి వెళ్లింది . 


చేతిలోని బంగారు పాత్రను పక్కన పెట్టి అతడు బంగారు 
గద్ద రూపందాల్చాడు . తన విశాలమైన రెక్కలు ఆడిస్తూ 
ఆ గద్ద చిన్నారి చిలకవైపు ఎగిరింది . 


కింద ఎగురుతున్న చిలక అతడికి కనపడింది . అడవి 
మండుతూ ఉండగా పైన మిగిలిన దేవతలు ఎప్పటిలాగే 
నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ , తింటూ 
తాగుతున్నారు . జీవితంలో మొదటిసారి ఆ దేవత 
తనని తాను అసహ్యించుకున్నాడు . 
“ మేం దేవతలం కదా ! " అతడు అన్నాడు , “ ఏదో ఒకటి 
చెయ్యాలి . " 
ఉన్నట్టుండి అతడు పెద్దపెట్టున ఏడ్వసాగాడు. అతడి 
కన్నీళ్లు కుండపోత వాన లాగా తెరలు , తెరలుగా 
మండుతున్న అడవి మీద ,జంతువుల మీద , చిన్నారి 
చిలక మీద పడసాగాయి . 


అప్పుడు ఏమయ్యింది ? బంగారు గద్ద కన్నీటి 
చుక్కలు పడిన చోటల్లా మంటలు ఆరిపోయాయి ! 
కాలిన కొమ్మలనుంచి మెరుస్తున్న బిందువులు 
కిందపడి నేలలోకి ఇంకిపోయాయి. అడవి 
నిశ్శబ్దంగా మారిపోయింది . అంతేకాదు , ఆ 
చుక్కలు పడిన చోటల్లాకొత్త జీవం అంకురించింది ! 
మండుతున్న కణికల్లోంచి పచ్చని గడ్డి మొలిచింది . 
ఆకులు విప్పారాయి, పువ్వులు విరిసాయి . 


చిన్నారి చిలక ఒంటి మీద కూడా కొత్త ఈకలు 
వచ్చాయి - మంటల్లాంటి ఎర్రటి ఈకలు , ఆకుల్లాంటి 
ఆకుపచ్చ ఈకలు , సూర్యకాంతి లాంటి పసుపు పచ్చ 
ఈకలు , నదిలాంటి నీలం రంగు ఈకలు ! ఎంత 
అద్భుతమైన రంగులు ! ఎంత అందమైన పక్షి ! 
“ మంటలు ఆరిపోయాయి, " చిన్నారి చిలక సంతోషంగా 
అరిచింది . “ ప్రమాదం తప్పిపోయింది !" 
జంతువులు ఒకదానినొకటే ఆశ్చర్యంగా 
చూసుకున్నాయి . ఆ కన్నీటితో అవి మళ్లీ 
మామూలుగా అయ్యాయి . 
“ సాహసి అయిన చిన్నారి చిలకకుజయహో ! 
అద్భుతమైన వానకుజయహో !"జంతువులన్నీ 
అరిచాయి . 


నీలాకాశంలో తమ స్నేహితుడైన చిన్నారి చిలక 
సంతోషంగా ఎగురుతోంది .దాని శక్తిమేరకు అది కృషి 
చేసింది , అది ఎలాగో తమందరినీకాపాడింది . 


అయిపోయింది 


